ll శ్రీహరి? ॥ 1758 


శివపంచాయతన పూజ 


NS 
RCE గీతాప్రెస్‌, గోరఖ్‌పూర్‌ 
Mia "RESS, GORAKHPUR) 9 


Scanned with CamScanner 


N 


॥ శ్రీహరి? ॥ 1758 


శివపించాయతన పూజ 


(పూజావిధానము) 


(fara you (A) 


సంకలనకర్త 
గుంతపల్లి మల్లికార్జున మహారాజ్‌ 


పరిష్మర్త 
మదునూరి వెంకటరామశర్మ 


ప్రచురణ 
గీతాప్రెస్‌, గోరఖ్‌పూర్‌ 


Scanne d with CamScanner 


వినమ్ర నివేదన 


పరమేశ్వరుడు జగత్కారణుడు - ఈ జగత్తునందు నివసించుచున్న 
మనము అందము ఆయన అధీనములోని వారమే - ఆ జగన్నాథుని 
పూజించుట, ఉపాసించుట మున్నగువాటివలన మనకు పరమాత్ముని 
అనుగ్రహము లభించును. అనుక్షణము మన యోగక్షేమములను 
చూచుచుండువాడు ఆ స్వామియే - అందువలననే దైవసేవలు హైందవుల 
జీవన విధానములలో (ప్రముఖ స్థానమును వహించుచున్నవి. పరమేశ్వరుని 
పూజించుటకు ఒక (క్రమపద్దతిని పాటించుచుండుట మన సంప్రదాయము. 
అందులకు అనుగుణముగా 'శివపంచాయతన పూజు - అను ఈ Den 
పుస్తకము ప్రకటింపబడుచున్నది. 
సర్వదేవతలను ఆరాధించుటకు ముందు - అవి నిర్విఘ్నముగా 
కొనసాగుటకై విఘ్నేశ్వరుని పూజించుట సంప్రదాయము - అందువలన 
ఇందు, ముందుగా 'మహాగణపతిపూజావిధానము” (ప్రస్తావింపబడినది. 
తరువాత “శివపంచాయతన పూజ - అను శివారాధనను గూర్చి 
ఐపులముగా ఏధివిధానముగా తెలుపబడినది. ఈ పూజకు అనుగుణముగా 
లింగాష్టకము, బిల్వాష్టకము, ఆయా దైవములఅష్టోత్తరశతనామావళులు 
చేర్చబడినవి. 
ఈ పూజా పుస్తకము సంకలనము చేసి ఇచ్చిన శ్రీగుంతపల్లి 
మల్లికార్డున మహారాజ్‌గారికి మరియు చక్కగా పరిష్కరించి ఇచ్చిన 
శ్రీమదునూరి బెంకటరానుశర్మగారికి మా కృతజ్ఞతలు, 


మీరు తరించండి, మమ్ము తరింపజేయండి. 


(ప్రకాశకులు 
గీతాపైస్‌ - గోరఖ్‌పూర్‌ 


Scanned with CamScanner 


i శ్రీహరి 1 
విషయ సూచిక 
విషయం 
భావ(ప్రకటన 
పూజావిధానము 


(బ్రహ్మ, విష్ణు మహేశ్వర హారతి 
భగవాన్‌ కైలాసవాసి హారతి 
పార్వతి అష్టకం - వర్లన 
శివాష్ట్రకం - వర్లన 

శ్రీ బిల్వాష్టకమ్‌ 
విఘ్నేశృరాష్ట్రోత్తర శతనామావళి 
శివాష్టోత్తర శతనామావళి 
శ్రీదేవీఖడ్గమాలానామావళి 
BID SLT శతనామావళి 
శ్రీలక్ష్మీ - అష్టోత్తర శతనామావళి 
శ్రీ సూర్యాష్టోత్తర శతనామావళి 
శ్రీమదాంజనేయాస్థోత్తర శతనామావళి 


Scanned with CamScanner 


I శ్రీహరిః I 
1. భావప్రకటన 
కలియుగములో సద్గంథపఠనముతోబాటు పూజా(ప్రక్రియలద్వారా ఎందరో 
భగవత్రాస్తికై ప్రయత్నించి తరించి ముక్తిని పొందినారు. ఈ క్రమంలో 
పంచాయతనపూజ అతి (ప్రాచీనమైనది. శివుడు, విష్ణువు, సూర్యుడు, 
గణపతి, అంబిక అను ఐదుగురు పంచాయతన దేవతలు. ఈ ఐదుగురు 
ఒకే ఒక పరమాత్మయొక్క విభిన్నమైన అంశలు. ఇందలి (ప్రతి అంశయు 
ప్రత్యేక నామ, రూప, గుణ, శక్తి, వరదాన, విభూతి సంపత్తిని కలిగియున్నది. 
ఈ ఐదు (ప్రధాన దేవతలను ఒకే సంపుటంలో లేదా ఒకే పీఠంపై పూజించే 
పద్దతిని పంచాయతనపద్దతి అంటారు. ఇందులో ఏ దేవతను ప్రధానంగా 
తీసికొంటే అది ఆ దేవతా పంచాయతనంగా చెప్పబడుతుంది. అంటే 
శివుడు (ప్రధానంగా ఉంటే 'శివపంచాయతనము” అని, విష్ణువు (ప్రధానంగా 
ఉంటే 'విష్ణుపంచాయతనము” అని పేర్కొంటారు. (ప్రస్తుతం ఈ పుస్తకంలో 
సద్యోజాతాది పంచ(బ్రహ్మ మంత్రములతో కూడిన బుషిప్రోక్త్రమగు 
శివపంచాయతన పూజావిధానము పొందుపర్చడమైనది. భక్తితత్సరులై నిత్యము 
ఆ పరాత్సరుని పూజించి సుఖశాంతులను పౌొందుటయేగాక, సంసారసాగరము 
నుండి తరించి ముక్తిని పొందగలరని ఆశించుచున్నాము. 
2. పూజలపరమార్థం ఏమిటి? 
సాధారణంగా చాలామంది (ప్రతిరోజు దేవునికి దీపం పెట్టడం, పూజ 
చేయడం చేస్తూనే ఉంటారు. అసలు పూజచేయడం అంటే ఏమిటి? 
దేవునికి ఎదురుగా దీపం పెట్టి, ముక్కు మూసుకొని కూర్చోవడం మా(త్రమే 
కాదు. పర్వదినాలలో, పండుగలప్పుడే కాకుండా నిత్యము చేసే పూజకుకూడా 
ఒక (క్రమపద్దతి అంటూ ఉన్నది. ఆ పూజావిధానము ఏమిటి? ఏ(క్రమములో 
పూజ చేయాలి? అలా చేయడంలోని అంతరార్థమేమిటి? అనే విషయాలు 
తెలుసుకొందాము. 
పూజగదిలోనికి పూజచేసే వ్యక్తి ఎలా వెళ్ళాలి? అన్నది మొదలుపెట్టి 
పూజానంతరం చేసే (ప్రణామం వణకు ఎలా చేయాలి? అను వాటన్నింటిలో 
చాలా గూఢార్థము నిబిడీకృతమై ఉన్నది. పూజచేయడానికి ఆసనంపై నిశ్చల 
మనస్సుతో కూర్చోవడం ముఖ్యం. ఆచమనం, రకరకాల ఉపచారాలు అన్ని 


Scanned with CamScanner 


—=—==—— <= 


6 శీివపంచాయతనపూజ 
tt —“—“Ctit 
అర్థగర్భితాలే, ఏటిలో దేంట్లోను ఉపయోగపడనివి లేవు, ఇవి ఏమాత్రమూ 
అర్థరహితములు కావు, పూజావిధులవిశిష్టతను తెలుసుకొని పూజ చేస్తే ఆ 
పూజలో ఆనందము కూడ హెచ్చుగా ఉంటుంది. పూజ చేసే వ్యక్తిలో 
భక్తిశ్రద్దలు, దేవునిముందు ఏకాగ్రత బలపడతాయి. కాబటి పూజను 
పూజగానే చేయాలి. నియమబద్దంగా భక్తిప్రపత్తులతో అర్గసహితంగా 
పూజా(క్రమాన్ని పాటించాలి. పూజచేసే వ్యక్తి మొట్టమొదట “స్నానంచేసి, 
GDS వస్త్రాలు ధరించాలి. స్త్రీలైతే ముఖానికి కుంకుమబొట్టు, కాళ్ళకు 
పసుపు రాసుకోవాలి. మగవారైతే నుదుట విభూతి, కుంకుమ పెటుకోవాలి. 
పూజగదిలోనికి ప్రవేశించిన వెంటనే దేవునకు నమస్కారం చేయాలి. 
పూజచేయడానికి తూర్పు లేక ఉత్తర ముఖంగా కూర్చోవాలి. సూర్యుడు 
ప్రత్యేక దైవం, జ్ఞానానికి (ప్రతీక. అందుకే సూర్యుడు ఉదయించే తూర్పువైపుకే 
కూర్చొవాలి. అలాగే ఉత్తరం కుబేరస్థానం, దిక్సూచి ఎప్పుడూ ఉత్తరాన్నే 
చూపిస్తూ ఉంటుంది. అలాగే మన మనస్సుకూడ సదా భగవంతునివైపే 
చూస్తుండాలి. అందుకే ఉత్తర ముఖంగా కూర్చోవాలంటారు. ఒక పూజ 
చేసేటప్పుడే కాకుండా ఏ రకమైన పనులు చేయడానికైనను తూర్పు 
ముఖంగానో, ఉత్తరముఖంగానో తిరిగి చేయాలంటారు. 


ఆచమనం : దైవాన్ని పూజించడానికి ముందు ఆచమనం చేస్తారు. 
మానసికంగా పవి(త్రులైనప్పుడే ఎవరైనా పూజించడానికి అర్హులవుతారు. 
మనసును శుద్ధిచేయడమే ఆచమనములోని ప్రధానఆశయం. అంతే కాకుండా 
దేవునిపూజ చేయకుండ ఏవిధమైన పానీయాలు (త్రాగరాదు. అందుకే పూజ 
చేసేటప్పుడు మొదట ఆచమనం చేస్తూ నీటిని శబ్దము రాకుండా నోటిలోనికి 
తీసుకుంటే దివ్యౌషధంగా కూడా పనిచేస్తుంది. 

స్వస్తివాచన : “స్వస్తి” అని శుభం పలకడం మొదటిపని. చేయబోయే 
పనులు సఫలం చెందటానికి, అందరికి శుభం కలగాలని చేసే (ప్రార్థన 
సంకల్పం. మనిషికి సంకల్పమనేది (ప్రధానం. అది ఒక మహత్తరశక్తిగా 
పనిచేస్తుంది. సంకల్పములో సంవత్సరము, అయనం, బుతువు, మాసం, 
పక్షం, తిథి, నక్షత్రం, వారం అన్నీ చెప్పుకొంటాము. ఏ పని చేయడానికైనా 
సంకల్పము ముఖ్యం. అలాగే ఆరోజు చేయబోయే పనులన్నీ స(క్రమంగా 
జరిగి అందరికి శుభము జరగాలనే ఉద్దేశ్యముతో దేవుని ప్రార్థిస్తాం, 
ప్రొద్దుటే మంచి వాక్యాలు పలికితే ఆరోజు మొత్తము శుభప్రదంగా ఉంటుంది. 


Scanned with CamScanner 


శివపంచాయతన పూజ 1 
ree A 
కలశస్థాపన : పూజలో ఇది (ప్రధాన (ప్రక్రియ. ఏ దేవుని పూజించినను 
కలశాన్ని ఏర్పాటు చేస్తారు. ఒక రాగిచెంబుతో కాని, గ్లాసుతోగాని నీళ్లు 
తీసుకొని, దానికి గంధం రాసి కుంకును పెట్టి నీళ్ళలో అక్షతలు వేసి 
తమలసాకు, పువ్వువేసి అన్ని నదుల పేర్లు చదువుతూ ఆయా దేవతలను 
ఆహ్వానిస్తూ దాన్ని పూజిస్తాం. కలశము దేవతకు (ప్రతిరూపము. ఇంట్లో 
విగ్రహాలు లేకపోతే అప్పుడు కలశమే దేవతకు (ప్రతీక అవుతుంది. పూజ 
చేసేవారు కలశపూజ చేసి ఆ నీటిని పూజా(ద్రవ్యాలమీద, SHIM చల్లి 
పిదప తమమీద చల్లుకొంటారు. అలా చేస్తే (ప్రతిరోజు పవిత్రమైన అన్ని 
నదులలో స్నానం చేసినంత పుణ్యం వస్తుంది. 
ప్రాణప్రతిష్ట : ఏ దేవునికి పూజ చేసినను ప్రాణప్రతిష్ట అనేది తప్పని 
సరిగా చేయాలి. (ప్రాణప్రతిష్ట అంటే తమలపాకుగాని, పువ్వుగాని తీసుకొని 
దేవునిమిద ఉంచుతారు. ఇలా చేయడము ఎందుకంటే ఎదురుగా ఉన్న 
విగ్రహంలోనికి తన దివ్యాత్మను పంపించడం. అప్పుడు అతనిఆత్మలో 
దివ్యచేతన వస్తుంది. అంటే చిన్మయరూపదేవతను శా(స్రోక్తముగా విగ్రహములో 
స్థాపించడమే (ప్రాణప్రతిష్ట ఉద్దేశ్యము. 
ధ్యానము : కళ్ళుమూసుకొని మనము పూజించే దేవతలరూపాలను 
మనసులో తలచుకొని దేవునిపై పువ్వు పెట్టాలి. ఇలా చేయడం వలన 
మనసు వేరే విషయాలమీదకు మళ్ళకుండ దేవుని మీద నిమగ్నమౌతుంది. 
(ప్రతిరోజు (క్రమం తప్పకుండా ఇలా దైవధ్యానము చేయడంవలన ఏకాగ్రత 
అనేది అలవడుతుంది. దృఢచిత్తముతో ఏ పని చేయడానికైనను ధైర్యంగా 
సంసిద్దులవడానికి అవకాశము ఏర్పడుతుంది. 


షోడశోపచారపూజ: షోడశోపచార పూజ అంటే దేవునికి అన్ని ఉపచారాలు 
చేసి, అలంకరించడం. ఆసనం, పాద్యం, అర్థ $0, ఆచమనీయం, పంచామృత 
స్నానం, శుద్ధోదకస్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షతలు, పుష్పములు, 
ఆభరణం ఇలా అన్నీ సమర్పించి దేవునిని ప్రసన్నము చేసుకోవడం. 
మనము చేసుకొనే నిత్యకృత్యాలలాగే మన ఇంట్లో పెట్టుకొని పూజించే 
దేవుళ్ళకు కూడా అన్నియు సమకూర్చాలి. ఇలా చేస్తే అన్నివిధాలా మేలు 
జరుగుతుంది. అంతేగాక (ప్రతిరోజు విభూతి, గంధం, అక్షతలు, పువ్వులను 
PSEOSOS అనేక శారీరకరుగ్మతల బారిన పడకుండా ఉండవచ్చు. 


Scanned with CamScanner 


8 శివపంచాయతనపూజ 


ధూపం, దీపం : షోడశోపచారపూజలో భాగంగా దేవునకు ధూపం వేసి, 
దీపం వెలిగించి చూపించాలి. (ప్రతిరోజు ధూపంవేసినపుడు వచ్చేవాసన 
పాగవల్ల శ్వాసకోశవ్యాధులు రావు. పరిసరాల్లో ఉండే (క్రిమికీటకాలు వెళ్ళిపోతాయి. 
నైవేద్యం : ఇంట్లో చేసుకొనే పదార్థాలను దేవునకు నైవేద్యం పెట్టాలి, 
లేకపోతే కొంచెం పాలు తీసుకొని అందులో చక్కర వేసి దేవునకు నైవేద్యం 
పెట్టాలి. అనంతరం వాటిని ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. 


తాంబూలం : తమలపాకులో వక్కలుపెట్టి దేవునకు తాంబూలం 
సమర్పించాలి. భోజనానంతరము ప్రసాదబుద్దితో వాటిని తింటే తిన్న 
ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. దంతాలకు బలం చేకూరుతుంది. 
శరీరంలో ఉండే వాతము తగ్గుతుంది. తమలపాకురసము మింగడంలో 
కఫము, శ్లేష్మము తగ్గుతాయి. 

నీరాజనము : హారతికర్ఫూరం వెలిగించి నీరాజనం సమర్పించాలి. 
తదనంతరం దాన్ని కళ్ళకు, హృదయానికి హత్తుకోవాలి. హారతికర్ఫూరం 
పొగను పీల్చడంతో శ్వాస(గ్రంధులు శుభ్రపడతాయి. ఇంటిలోనికి (క్రిమికీటకాలు 
రావు. హారతికర్ఫూరం జ్యోతిని చూడడంవలన కళ్ళకు మంచిది. 

ఆత్మప్రదక్షిణం, సాష్టాంగనమస్కారం : అక్షతలు, పువ్వులు తీసుకొని 
లేచి నిలబడి (ప్రదక్షిణం చేసి, వాటిని దేవునిమీద వేయాలి. తరువాత 
సాష్టాంగ నమస్కారం చేయాలి, అంటే దేవునిముందర అన్ని అవయవాలు 
నేలను తాకునట్ల్టుగా బోర్డాపడుకొని సాష్ట్రాంగనమస్కారం చేయాలి. 

3. ఆధ్యాత్మికవిషయాలు 

దేవునిమందిరము ఈశాన్యదిశగా ఉండుట మంచిది. పూజచేయువారు 
దైవస్థానమునకు దిగువనే కూర్చుండి పూజచేయాలి. నిర్మలమైన మనస్సుతో 
పూజచేసుకోవాలి. తొందర పనికిరాదు. తీర్ణప్రసాదములను రెండు చేతులతో 
తీసుకోవాలి. వేదశాస్త్రములను, పరమతములను దూషించరాదు. అందరికిని 
దేవుడు ఒక్కడే. సర్వమతసమన్వయమే దైవస్వరూపము. 

" పూజచేయువారు వేకువజామున (బ్రాహ్మీముహూర్తకాలమున చేయడము 
శ్రేయస్కరము. చన్నీళ్ళస్నానము శరీరధారుఢ్యమును, ఆరోగ్యమును కలిగించును. 
సర్హ్వకాలసర్యావస్థలయందును దైవచింతన కలవానికి సుఖజీవనము కలుగును. 


Scanned with CamScanner 


శివపంచాయతనపూజ 9 


వస్త్రములు కూడా శుభ్రముగా ఉండాలి, అలా ఉన్నచో ఎట్టి చీకుచింత 
లేకుండ జీవనము సాగును. మడి వస్తములు ఉపయోగించుట శ్రేష్టము. 
ఈ వస్త్రములు పూజా సమయమున, భోజన సమయములందు వాడితే 
నిర్మలమనస్సుతో ఉండవచ్చును. పూజాసమయములందు కోపతాపములు 
పనికిరావు. నిర్మలమనస్కుడై ఉండి పూజ చేసుకోవాలి. 


4. దేవాలయసందర్శనఫలితము 


పవిత్రమైన భావములకు ప్రశాంతమైన వాతావరణము కొరకు దైవదర్శన 
నిమిత్తము దేవాలయములకు వెళ్ళాలి. సకలశుభములను కలుగాలని కోరుకొనుచు 
దేవాలయసింహద్యారమునకు నమస్కరించి మనలోని ఆధ్యాత్మిక శక్తి 
మహోన్నతంగా ఎదగాలని ధ్వజస్తంభముగల గంటలను గణగణ మోగించాలి. 
దేవాలయ ప్రాంగణము చుట్టూ దైవనామ స్మరణతో మూడుసార్లు ప్రదక్షిణం 
చేయాలి. SIS భావముతో ఫలములు, పుష్పములు దైవమునకు సమర్పించాలి. 
ఫలములు జ్ఞానోదయ ప్రాప్తికి, పుష్పములు జ్ఞాన పరిమళములను Sores 
ఉపయోగపడును. ఫలపుష్పములతోపాటు పసుపు, కుంకుమలను కూడా 
దైవమునకు సమర్పించి, శుభప్రదమైన జీవితాన్ని (ప్రసాదించుమని కోరాలి. 
కొబ్బరికాయను కొట్టి దానిలోగల స్వచ్చమైన నీరును దైవమునకు సమర్పించాలి. 
అది మనసులోగల అహంకారశక్తిని వదలి పవిత్రముగా దైవధ్యానమునకు 
సూచికగా నిలుస్తుంది. దేహాభిమానమును కర్ఫూర నీరాజనములతో sO) 
మనలోగల పాపములను ధూపముగా చేసి ఆత్మానుభూతితో దైవాన్ని 
స్మరించాలి. 

జ్ఞానులకు దేహమే దేవాలయము. దేహము, దేవాలయము కూడా 
సప్తసంఖ్యతో (ప్రారంభము అవుతాయి. శరీరము సప్తధాతువులతో కూడినది. 
దేవాలయము సప్రప్రాకారములతో విలసితము. దేవుడు ఉండేచోటు 
దేవాలయము. జీవుడు ఉండేది దేహము. 

“నిర్వెరస్సర్వభూతేషు యస్స మామేతి పాండవ” అని గీతలో చెప్పినట్లుగా 
ఈ సృష్టిలో అన్ని జీవములయందు (ప్రేమను, కరుణను చూపేవారు 
దైవసమానులు. శుభకార్యములు జయ॥ప్రదముగా జరుగుటకు దేవాలయములోనికి 
వెళ్ళి దైవదర్భనము చేసుకొని ప్రారంభించుట ఆచారమైనది. కామ, (క్రోధ, 
లోభ, మోహ, మదమాత్సర్యములను తొలగించుకొనుటకు ఏకాగ్రత, చిత్తశుద్ధిని 


Scanned with CamScanner 


— 


Se ee 


10 శివపంచాయతనపూజ 


పొందుటకు దేవాలయసందర్భనము ముఖ్యమైనది, ఇహపరసాధనకు 
దేవాలయసందర్భ్శనము అత్యంతఉపయోగకరము. నిత్యకృత్యములలో ఉదయమే 
దైవ దర్శనము చేసుకొని తమ యాంత్రికజీవనమును సాగిస్తారు. ఇది 
అనుభవజ్ఞులసాధనఫలమని తెలుసుకోవాలి. “అనన్యాళ్చింతయన్లో మాం 
యే జనాః పర్యుపాసతే” అన్నట్లుగా దైవసాన్నిధ్యము కోసము దేవాలయ 
సందర్శనము అతి ముఖ్యమైన దినచర్యగా భావించాలి. 'దేవుని సందర్భనమువల్ల 
ఆత్మజ్ఞానము పెరుగుతుంది” అను సంకల్పముతో దేవాలయమునకు 
వెళ్ళుట మంచిలక్షణము. 


5. నివేదన 


ఎంతటి వారికైనను భగవంతునితోడు లేనిదే జీవనయాత్ర సాగించుట 
దుర్లభము. అట్టి భగవంతునికరుణ ప్రాప్తికొరకు ఆత్మను, మనసును 
భగవంతునికోసము నివేదించుకోవాలి. నిధిసుఖముకంటే రామునిసన్నిధి 
గొప్పదని చాటిన ఎందరో మహానుభావులు దైవసేవానిమగ్నులై పరమార్థ 
భావాన్ని పొంది ధన్యజీవులయ్యారు. దైవసాన్నిధ్యముకోసము ఉత్తమ (గ్రంథపఠన 
సృత్రవర్తన అలవర్చుకోవాలి. దైవచింతనకోసం రోజూ విధిగా కొంత 
సమయమును వినియోగించుకోవాలి. “అనగ అనగ రాగమతిశయిల్లుచు 
నుండు”, “తినగ తినగ వేము తియ్యనుండు” అన్నట్లుగా సాధన చేయగా 
చేయగా అదే జీవనమార్గములో పురోగమించి భగవత్సాన్నిధ్యం పొందగలరనుటలో 
సందేహము లేదు. పరమ కిరాతకుడైన బోయవాడు రామరామ అంటూ 
జపించి, తరియించి వాల్మీకి అయి పురుషోత్తముడైన . శ్రీరామచరిత్రను 
రామాయణంగా (వ్రాసి ధన్యజీవి అయ్యాడు. భగవత్రాప్తికోసమే దేవతార్చన 
చేసి తరిస్తారని ఆశిస్తున్నాము. 

॥ ఇతి శినమ్‌ ॥ 


a 


Scanned with CamScanner 


శినవపంచాయతన పూజ 


మసూజానిధాసము 
wd: ఓమ్‌ 
ఓం శ్రీమహాగణాధిపతయే నమః | ఓం శ్రీగురుభ్యో నమః 1 
దీపారాధనరి కృత్యా - 


ఓం ఉద్దీష్య స్వజాత నేదోపఘ్నం dando మమ 1 
పశూగ్‌శ్చ: మహ్య మావహ జీననం చ stag ॥ 

(అని చెప్పి దీపమును వెలిగించవలెను.) 
భో! దీపుబ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థితః | 
అతస్త్వాం స్థాపయామ్యద్య మదజ్ఞానమపాకురు ॥ 

(అని దీపమునకు నమస్కరింపవలెను) 

ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోల పి వా 1 

యః స్మరేత్‌ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ॥ 
ఓం పుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్షాయ నమః 1 

(పై మం(త్రమును చెప్పుచూ మూడుసార్లు జలమును శిరముపై 
తన చుట్టూ చల్లుకొనవలెను.) 


ఓం దేవీం వా చ మజనయంత దేవాస్తాం విశ్వరూపాఃపశవోవదంతి | 
PF మంద్రేష మూర్ణందుహానా ధేనుర్వాగస్మా డనుపసుష్టుతైతు ॥ 
అయం ముహూర్తః సుముహూర్తో అస్తు 


శుక్లాంబరధరం — Dio శశినర్గం చతుర్భుజమ్‌ \ 
ప్రసన్నవదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోపశాంతయే ॥ 


తదేవలగ్నం సుదినం తదేన తారాబలం చంద్రబలం తదేవ 1 
విద్యాబలం దైవబలం తదేన లక్ష్మీపతే తే2.ంఘ్రీయుగంస్మరామి ॥ 


Scanned with CamScanner 


12 శివపంచాయతనపూజ 


యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర PEE ధనుర్దరః | 


తత్ర శ్రీర్విజయో భూతి ర్రువానీతిర్మతిర్మమ ॥ 
సృతే సకల కల్యాణ భాజనం యత్రజాయతే | 
పురుషస్థమజం నిత్యం వ్రజామి శరణం హరిమ్‌ ॥ 
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః | 
యేషామిందీవరశ్యామో హృదయస్థ్టో జనార్దనః ॥ 
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్‌ | 
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్‌ ॥ 
సుముఖశ్ళెకదంతశ్చ కపిలో గజకర్ణికః | 
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ॥ 
ధూమకేతుర్‌ గణాధ్యక్షో ఫాలచంద్రోగజాననః | 
వక్రతుండ: శూర్సకర్ణో హేరంబః స్కందపూర్వజః ॥ 
షోడశైతాని నామాని యఃపరేత్‌ శుణుయాదపి | 
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా | 
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య్వ న జాయతే ॥ 
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థసాధికే | 


శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమో౭ స్తు 3 ॥ 


ఓం & లక్ష్మీనారాయణాభ్యాం నమ। ఓం శ్రీ ఉమామహేశ్వ 
రాభ్యాం నమః | ఓం శ్రీ, వాణీహిరణ్యగర్భాభ్యాం నమ 1 ఓం & 
శచీపురందరాభ్యాం నమః | ఓం శ్రీ అరుంధతీవసిష్థాభ్యాం నమః 1 ఓం 
"శ్రీ ఇంద్రాద్యష్ట దిక్పాలక దేవతాభ్యో నమః 1 ఓం శ్రీ ఆదిత్యాది 
| నవగ్రహదేవతాభ్యో నమః 1 ఓం శ్రీ గ్రామదేవతాభ్యో నమః 1 ఓం శ్రీ 
క్షేత్రాధిష్టాన దేవతాభ్యో నమః | ఓం శ్రీ కులదేవతాభ్యో నమః | ఓం శ్రీ 
మాతాపిత్స భ్యో నమః ॥ ఓం శ్రీ గురుభ్యో నమః 1 ఓం శ్రీ సర్వేభ్యో 
మహాజనేభ్యో నమః | అవిఘ్నమస్తు Il 


Scanned with CamScanner 


శివపంచాయతనపూజ 15 


ఘుంటానాదమ్‌ 


ఆగమార్థం తు దేవానాం డగమనార్భం తు రక్షసామ్‌ | 
కురు ఘంటారవం తత్ర _దేవతాహ్వానలాంఛనమ్‌ ॥ 
ఇతి ఘంటానాదం కృత్వా (ఘంటానాదము చేయవలెను) 


ఆచమనీయమ్‌ 
ఆచమ్య - 
ఓం కేశవాయ స్వాహా ఓం సంకర్షణాయ నమః | 
ఓం నారాయణాయ స్వాహా ఓం వాసుదేవాయ నమః | 
ఓం మాధవాయ స్వాహా 1] &o ప్రద్యుమ్నాయ నమః | 
ఓం గోవిందాయ నమః 1| ఓం అనిరుద్దాయ నమః | 
ఓం విష్ణవే 2 I| ఓం పురుషోత్తమాయ నమః | 
ఓం మధుసూదనాయ Mise: 1| ఓం అధోక్షజాయ నమః | 
ఓం త్రివిక్రమాయ నమః || ఓం నారసింహాయ నమః | 


ఓం వామనాయ sans I| £0 అచ్యుతాయ aos | 

ఓం శ్రీధరాయ నమః 1| ఓం జనార్హనాయ నమః | 

ఓీం హృషీకేశాయ నమః. | Me) ఉపేంద్రాయ వన | 

ఓం పద్మనాభాయ నమః || ఓం హరయే నమః | 

ఓం దామోదరాయ నమః || ఓం శ్రీకృష్ణాయ నను£ Wl 
భూతోచ్చాటనమ్‌ 


శ్లో అపసర్ప్సంతు యే భూతా యే భూతా భూమి సంస్థ 
జ్‌ ణా విఘ్నకర్తారః తే నశ్యంతు శివాజ్ఞ 


eu ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకా 
ఏతేషామ్‌ అవిరోధేన (బ్రహ్మకర్మ సమారభే ॥ 


(వై మంత్రమును పఠించుచు భూతములను వెడలగొట్టుచున్నట్లు భావింపవలెను.) 


Scanned with CamScanner 


14 శివపంచాయతనపూజ 


ప్రాణాయామమ్‌ 
ప్రాణానాయమ్య - 


ఓం భూః, ఓం భువః, ఓగ్‌ం సువః, ఓం మహః, ఓం జనః, ఓం 
తపః, ఓగ్‌ం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్లో దేవస్య ధీమహి 
ధియో యో నః ప్రచోదయాత్‌ ॥ ఓమ్‌ ఆపో జ్యోతీ రసోమృతం 
బ్రహ్మభూర్భు వస్సువరోమ్‌ ॥ 

సంకల్పమ్‌ 

మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య, 
శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనేమంగలే ముహూర్తే శ్రీ శివశివశంభోరాజ్ఞయా 
ప్రవర్తమానస్య అద్య (బ్రహ్మణ: ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్సే వైవస్వత 
మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే 
మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య/ఈశాన్య ప్రదేశే కృష్ణాగోదావర్యోః 
(కృష్ణా - కావేర్యోః) ఈళశాన్య/మధ్య ప్రదేశే స్వగృహే (శోభనగృహే) 
శివాలయమంటపే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్‌ 


వర్తమానవ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సఠాణాం మధ్యే 
m సంవత్సరే... అయనే ...... బుతౌ .......... మాసే a తిథౌ 
on వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ 
విశిష్టాయాం శుభతిథౌ ॥ యజమానస్య శ్రీమాన్‌ ........... గోత్ర... 


నామధేయః ధర్మపత్నీ సమేత, శ్రీమతః........ గోత్రస్య... నామధేయస్య, 
ధర్మపత్నీసమేతస్య అస్మాకం సహ కుటుంబస్య, క్షేమ, స్థైర్య, విజయ, 
అభయ, ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ద్యర్థం దైవ ప్రీత్యర్థం యే యే 
గ్రహాః అరిష్టస్థానేషుస్థితాః: తేషాం నవానాం, గ్రహాణాం శుభ ఏకాదశ 
స్థానఫల ప్రాప్త్యర్థం ధర్మార్థకామమోక్షచతుర్విధ ఫలపురుషార్థసిద్ద్యర్థం 
సిద్ధి బుద్ధి సహిత విఘ్నేశ్వర, చండీశ్వర, నందీశ్వర భృంగీశ్వరసమేత, 
నారాయణ, ఆదిత్య, అంబికా సహిత, శివపంచాయతన దేవతా ముద్దిశ్య 


Scanned with CamScanner 


శీవపంచాయతనపూజ 15 
ఆ 


1 శినపంచాయతన దేవతా ప్రీత్యర్థం ధ్యానావాహనాది శోడస్లోపచార 
పూర్వక శ్రీ శినవపంచాయతన దేనతా పూజాం కరిష్యే 1 ఆదౌ నిర్విఘ్న 
సరిసమాష్ట్యర్థరి శ్రీమహాగణాధిపతిపూజాం చ కరిష్యే | తదంగకలశారాధనం 
soy | కలశే గంథపుష్టాక్షతైః అభ్యర్భ్య | 
కలశపూజ 
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః । 
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యేమాతృగణా: సృతాః ॥ 
కుక్షౌతు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా | 
బుగ్వేదోల_థ యజుర్వేదస్సామవేదో హ్యధథర్వణః ॥ 
SRS) సహితా స్సర్వే కలశాంబుసమాశ్రితాః | 
ఆయాంతు దేనపూజార్థం ' దురితక్షయకారకాః ॥ 
|. ఓం ఆపో వా ఇదగ్‌ం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణా వా ఆపః ' 
పశవఃఆసోల_న్నమాపోల_మృతమాపః సమ్రడాపో _ విరాడాపస్స్య 
—-  రాడాపళ్ళ్చందాగ్‌ం ష్యాపోజ్యోతీగ్‌ం ష్యాపో యజూగ్‌ం ష్యాపస్న తవ | 
పర్వా దేవతా ఆపో sake ఓమ్‌ ॥ “ap 


గంగే somes చైన గోదావరి సరస్వతి | 
* నర్మదే సింధు కావేరి Sadan సన్నిధిం కురు ॥ 


కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ 1 
{2 భాగీరధీతి విఖ్యాతాః: _పంచగంగాః ప్రకీర్తితాః " 
ఆయాంతు దేవపూజార్థం దురితక్షయకారకాః ॥ bee 2 
ఓమ్‌ ఓమ్‌ ఓమ్‌ ఇతి త్రివారమభిమంత్ర్య | కలశోదకేన పూజాద్రవ్యాణి 
సంప్రోక్ష్య 1 దేవమ్‌, ఆత్మానం చ సంప్రోక్ష్య ॥ ; F 


aw 


- 
. 4 
r 
ee 


Scanned with CamScanner 


| 


16 శివపంచాయతనపూజ 


శంఖపూజ 


శంఖం ప్రక్షాళ్య | లింగస్య దక్షిణభాగే కూర్మాధారోపరిశంఖరి సంస్థాప్య 
| కలశోదకేన శంఖనూపూర్య | గంధథపుష్ప OXD: అభ్యర్భ్య I 


శంఖ పీర్రే బ్రహ్మణ మావాహయామి | 
శంఖమూలే ప్రజాపతి " మావాహయామి | 
| శంఖ మధ్వే చంద్రనూవాహయామి । 


శంఖ హృదయే ఆదిత్య మావాహయామి | 
శంభాగ్రే గంగా సరస్వతీ మావాహయామి ॥ 
Hi Spo పురా సాగరోత్సన్నో విష్ణునా విధతః కరే 1. | 
పూజిత Sys దేవైశ్చ పాంచజన్య నమో౭_స్తుతే ॥ ae. 
ప్రణవేన ద్వాదశవారం Tod. ars త్రివారం అభిమరత్ర్య ¥ 
శంఖోదకేన పూజా ద్రవ్యాణి దేవమాత్మానంచ సం ప్రోక్య | కలకే కించిన్నినీయ 
శేషం ఈశాన్య భాగే ఉత్సుజ్య 1 పునః ద్వాదశవారం జలేన శం 
4 పూరయిత్వా! ప్రణవేన అభిమంత్ర్య 1 గంధపుష్నాద్ది; Book) 
ri ముద్రాం ప్రదర్గ 8 ARNE 
ee ee OOS Bae can 
ఓం పాంచజన్యాయ విద్మహే, పావమానాయ | 
తన్నః శంఖః, ప్రచోదయాత్‌ ॥ ఇతి శంఖపూజా yn 
be గణప hy \ 
Mea hate ie 2 > 
గణానాం త్వా గణపతిగ్‌ం హవామహే కవిం కనీనాముపను శ్రవస్తనమ్‌ L oe 
ATWO బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్ళ్రణ్వన్నూతిభిస్సీదసాదనమ్‌ I i 
Gu వక్రతుండ మహాకాయ  కోటిసూర్యసమప్రభ 1 
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా Fr 


a a 


Scanned with CamScanner 


" | శివపంచాయతన . 17 

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి 1 ఓం & 
నుహాగణాధిపతయే నమః ఆవాహయామి జ్రసనం సమర్సీయామి 1 ఓం 
శ్రీ మహాగణాధిపతయే నమః పాదయో: పాద్యం సమర్పయామి 1 ఓం 
3 మహాగణాధిపతయే నమః హస్తయో: అర్హ్యం సమర్పయామి 1 ఓం 


శ్రీ మహాగణాధిపతయే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి | 


J 
‘eo 


=] నదీనాం చైవ సర్వాసాం మయానీతం జలం శుభమ్‌ | oi | 
అనేన స్నానమంత్రేణ os ర్వారుణ Sods: ॥ | 
£0 శ్రీ మహాగణాధిపతయే నమః శుద్దోదకస్నానం సమర్పయామి “॥ 


7 


Fi రక్తవస్రద్వ్యయం చారు దేవయోగ్యం చ. మంగళమ్‌ | 
శుభప్రద గృహాణ త్వం లంబోదర  హరాత్మజ ॥ 
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః వ(స్రయుగ్మం సమర్పయామి ॥ 
స పళ్ల — బ్రహ్మ సూత్రం '్వ కాంచనం చోత్తరీయకమ్‌ । 
గృహాణదేవ 8 సర్వజ్ఞ భక్తా నా మిష్టదాయక ॥ 
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి ॥ 
ాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితమ్‌ | 
నః A ప్రిత్యర్థం ప్రతిగృహ్యతామ్‌ ॥ 
st sa: నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి ॥ « 
ధవలాన్‌ దివ్యాన్‌ శాలీదూరసం దీన్‌ శుభాన్‌ | 
పరమానంద శంభుపుత్ర Nara స్తు తే॥ 
శ్రీ వతతేకణాధిపతయే నమః అక్షతాన్‌ సమర్పయామి ॥ We 


ee ys చ పుష్పాణి జాతికుందముఖాని చ 1 
సంగృహాణ Sire తే ॥ x ; 


3.0 pamper eee: నమః Day పూజయామి అ 
Ff; వ 


= 
x Pe 
బో BF 


Scanned with Bh 


18 శివపంచాయతనపూజ 
1, ఓం సుముఖాయ నముః 9. ఓం ధూముకేతనే నమః 
2. ఓం నకదంతొయ ననుః 10. Lo గణాధ్యక్షాయ నమః 
3. ఓం కసితాయ నను! 11. ఓం ఫొలచంద్రౌాయ నమః 
4 ఓం గజకరికాయ నమః 12. ఓం గజాననాయ నముః 
5, .ఓడ్న్ని సరాటు నమః 13. ఓం వక్రతుండాయ నమః 
| 6. ఓం వికటాయ నమః 14. ఓం శూర్పకర్ణాయ నమః 
| 7. ఓం విఘ్నరాజాయ నమః .. 15. ఓం హేరంబాయ నమః 
8. ఓం గణాధిపాయ నమః 16. ఓం స్కందపూర్వజాయ వీమః 


ఓం శ్రీమహాగణాధిపతయే నమః షోడశనామపూజాం సమర్పయామి 1 
=u వనస్పత్యుద్భవైః దివ్యైః నానా Kos స్ఫుసంయుతమ్‌ | 
ఆఘేయ స్పర్వదేవానాం ధూపోత యం (SS) తామ్‌ ॥ 
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి ॥ 
=n సాజ్యం (B56 సంయుక్తం వహ్నినా యోజితం ప్రియమ్‌ | 
గృహాణ మంగళం Axo త్రైలోక్య డతిమిరాపహమ్‌ ॥ 
భక్యా దీపం ప్రయచ్చామి దేవాయ _ పరమాత్మనే | 
త్రాహి మాం నరకాత్‌ఘోరా ద్దివ్యజ్యోతి "ర్నమోల స్తు తే ॥ 
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి ॥ 
ధూపదీపానంతరం HY ఆచమనీయం సమర్పయామి ॥ 


Zu భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమే వ చ । 
ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం గణాధిప ॥ 
ఓం భూర్భునస్సువ: తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో 
యో నః ప్రచోదయాత్‌ | ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అమృతనైవేద్యం 
- నివేదయామి 1 ఓం ప్రాణాయస్వాహా I ఓం అపానాయ స్వాహా 1 ఓం 
వ్యానాయ స్వాహా | ఓం ఉదానాయ స్వాహా Lo సమానాయ స్వాహా 
ఓం బ్రహ్మణే స్వాహా Lo శ్రీ మహాగణాధిపతయే నమః అమృతనైవేద్యం 


ts 


+ .4 


Scanned with CamScanner 


శీవపంచాయతసనపూజ 19 


సనుర్బయామి | మధ్యే SPs ఉదకపానీయం సనురయామి 1 హస్తా 
ప్రక్షాళయామి, NT ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్సయామి ॥ 
gf WAVE: సకర్పూరం నాగనల్లీ దళఖైర్యుతమ్‌ | 
ముక్తాచూర్గ్ల సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్‌ ॥ 
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూల-దక్షిణామ్‌ సమర్పయామి ॥ 
శో! ఘృతవర్తి సహ్మసైశ్ళ కర్పూర Bg 
' నీరాజనం మయాదత్తం గృహాణ వరదో భవ ॥ 
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూరనీరాజనం దర్శయామి ॥ | 
(5 4. 


మంత్రపుష్పమ్‌ : ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి। 


CD HE 


RN 


నమః 1 దివ్యసువర్ల మం(త్రపుష్పం సమర్పయామి ॥ 
ఆత్మప్రదక్షిణనః స్కారాన్‌ సమర్పయామి 1 | 
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప 1 
,చుత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ॥| J 
న్ని 
ధ్యానావాహనాది షోడశోపచారపూజయా భగవాన్‌ సర్వాత్మకః 
శ్రీమహాగణాధిపతి: సు ప్రీతస్సు ప్రసన్నో వరదోభవతు | శ్రీ మహాగణాధిపతి- 
గ్రహసిద్ధిరస్తు ॥ ఉత్తరే శుభకర్మణ్యనిర్విఘ్నమస్తు J | 
॥ శ్రీ మహాగణాధిపతిప్రసాదం శిరసా గృహ్లోమి ॥ 


పీఠపూజ 
తతః పీఠార్లునం కుర్యాత్‌ 
($08 నామములతో అక్షతలు వేస్తూ పీఠపూజ చేయవల 
ఆధార WBS నమః | మూల WS) Bs నమః 1 మత్స్యాయ నమః 7 
కూర్మాయ నమః 1 అనంతాయ నమః 1 శేషాయ నమః 1 గరుడాయ 
నమః ॥ 


॥ ఇతి పీఠపూజా ॥ 


ER whats... tae 


dn 


Scanned with CamScanner 


20 శివపంచాయతనపూజ 
ea 


అథ ద్వారపూజా 
| (ఈ (క్రింది నామములతో wa ద్యారములను అక్షతలతో పూజ 
| చేయవలెను.) 


ప్రాగారే ? ద్వార శియె నమః । ధాత్రే నముః | IPS నమః ॥ 
దక్షిణద్వారే : ద్వారశ్రియై నమః 1 చండాయ నమః | 


j ప్రచండాయ నమః ॥ ? 
పశ్చిమద్వారే : ద్వార Wo నమః | జయాయ నమః । 
విజయాయ నమః ॥ 4 
ఉత్తర ద్వారే : ద్వారశ్రియె నమః 1 బలాయ నమః । — | 
ప్రజలాయ నమః॥ : + d 


దుర్గాయై నమః | గణపతయే నమః । క్షేత్రపాలకా 
నమః | SSDs వాస్తుపురుషాయ నమః I పృధథివ్యై 
క్ష నమః ॥ 7 he. wry 4 | 
> 27 . 
తన్మధ్యే : ద్వాదశకలాత్మనే చంద్రమండలాధిపత 
| నమః| సం సత్వాయ నమః 1 రం రజసే నమః So. 
తమసే నమః 1 ఆం ఆత్మనే నమః 1 సం పరమాత్మనే 
నమః 1 సర్వాధార పీఠశక్తిభ్యో నమః.॥ 


మధ్యే : OSs నమః 1 మాయాశ్యై నమః । (క్రియా మ 


పాత్రలో పెట్టి ప్రాణప్రతిష్టాపనము చేసి పూజించవలయును. * 
ముఖ గమనిక 1 ప్రలిస్టింపబడిన శివపంచాయతనమును పూజించుచున్న 
యెడల ప్రాణప్రతిష్ట చేయుట అవసరము లేదు. ధ్యాన ఆవాహనాది 
44 a పూబజింపవలయును.) 

a, 


Co శ cae 
; i oe 4 


Scanned with CamScanner 


॥ ఇతి ద్వార పూజా ॥ 
(అనంతరము శివపంచాయతనమును 21వ పుటలో చూపబడినట్లు 
త oe) 


శిీవపంచాయతనపూజ 21 
et న్‌్‌ 
తూర్పు 


పడమర 


శివపంచాయతనము : 1, శంకరుడు 2. నారాయణుడు 3. రవి 
4. గణపతి 5, దేవి. (సంక్షిప్త సూత్రం : శం నార గ దే) 
అథ ప్రాణ ప్రతిష్టాపనమ్‌ 
అసునీతేపునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహ నో ధేహి భోగమ్‌ 1 
జ్యోక్సశ్యేమ సూర్య ముచ్చరంత.మనుమతే మృడయాన స్వస్తి ॥ 
అమృతం వై ప్రాణా అమృతమాపః ness యథా స్థాన ముపహ్యయలే ॥ 
BO భవ 1 వరదో భవ ॥ సుప్రసన్నో భవ ॥ మనము అభిముఖో భవ a 


~ 


9H Hagan 
Hu అంక Ee నిత్యం ధ్యాయంతి యోగినః | . 
కామదం దం తస్మై క కకారాయ నమో నమః॥ 


Fu శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం BossYo త్రినేత్రం | 

శూలం HOW pho సరశుమభయదం దక్షభాగే నహంతమ్‌ | 

నాగం పాశం చ ఘుంటాం ప్రభయహుతనహం సాంకుశం వామభాగే | 

. నానాలంకొరయుక్తం స్పటికమణినిభం పార్వతీశం నమామి ॥- | 

A ఓం నమస్తే రుద్రవున్యవ ఉతో త ఇషనే నమః er | 
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః | 


ff 
‘ ‘ yi oo 
¥ ! 
< 
‘ ’ 
’ 
ke. | 


Scanned with CamScanner 


22 శివపంచాయతనపూజ 


యాత ఇషుళ్శివతమా శివం బభూవతే ధనుః 1 
శివా శరవ్యాయా తన త యానో రుద్రమృడయ | 
శ్రీనారాయణ : (విష్ణు) 
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం 
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగమ్‌ | 
లక్ష్మీకాంతం కమలనయనం SPAS Hees గమ్యం | 
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైక నాథమ్‌ ॥ 
శ్రీ సూర్య : 
పద్మాసనో పద్మకరో ద్విబాహుః పద్మద్యుతిః సప్తతురంగవాహః | 
దివాకరో లోకగురుః: కిరీటీ మయి ప్రసాదం విదధాతు దేవః ॥ 


శ్రీ గణేశ : 
అగజానన _ పద్మార్కం గజానన మహర్షిశమ్‌ | 
అనేకదం తం భక్తానా - మేకదంత ముపాస్మహే ॥ 


శ్రీ అంబిక : | 
అంబా శాంభవి చంద్రమౌళి రబలాపర్గా ఉమా పార్వతీ 

కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ | 

సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీ ప్రదా 

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ॥ 

శ్రీ శివపంచాయతన దేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానమ్‌ ॥ 


ఆవాహనమ్‌ 


స్వామిన్‌ సర్వజగన్నాథ యావత్‌ పూజా9_ వసానకమ్‌ | 
తావత్‌ త్వం ప్రీతిభావేన _ బింబే(లింగే)౭_స్మిన్‌ సన్నిధిం కురు ॥ 
త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టినర్ధనమ్‌ | 
ఉర్యారుకమివబంధనాన్మ్ర త్యోరు ఇయ మామృతాత్‌ I 


Scanned with CamScanner 


డ్‌ 


‘ss ’ . స 
శివపంచాయతనపూజ 23 


ఓం సద్యోజాతం ప్రపద్యామి 1 ఓం తత్స్పురుషాయవిద్మహే | 
మహాదేవాయ ధ్రీమహి తన్నోరు ద్ర; ప్రచోదయాత్‌ ॥ 
వామే శైలసుతా పురస్తు వృషభ! పశ్చాత్‌ సురేం ద్రాదయః | 
బైత్యారిశ్చే విధిశ్ళ పార్మ్వదళయో: అగ్న్యాది sy చ॥ 
భృంగీనారద బాణ భైరవ గజాస్య స్కంద వీరేశ్వరాః | 
మధ్యే శుభ్ర సరోజ కోమల రుచిం శంభుంభజే పాండురమ్‌ ॥ 
శ్రీశివపంచాయతన దేవతాభ్యో నమః 
ఆవాహితో భవ । PS భవ । సుప్రసన్నో భవ 1 వరదో భవ । 
స్థరాసనం కురు కురు 1 ప్రసీద ప్రసీద ప్రసీద ॥ 
ఆసనమ్‌ 


ఓం సద్యోజాతాయ వై నమో నమః | ఓం తత్పురుషాయ విద్మహే, 
మహాదేవాయ ధీమహి, తన్నో రుద్రః ప్రచోదయాత్‌ ॥ 
స్వామిన్‌ సర్వ జగన్నాథ మహాదేవ మహాప్రభో! । 
స్వర్గ సింహాసనం దివ్యం గృహాణ పరమేశ్వర ॥ 
శ్రీ శివపంచాయతన దేవతాభ్యో నమః । ఆసనార్థే రత్నఖచిత 
సింహాసనం సమర్పయామి ॥ : 
. పొద్యమ్‌ 
ఓం భవే భవే నాతి 1 ఓం తత్పురుషాయ విద్మహే, 
మహాదేవాయ ధీమహి, తన్నో రుద్రః ప్రచోదయాత్‌ ॥ 
పాద్యం గృహాణ దేవేశ! సర్వక్షేమ సమర్థ భో!। 
Wry సమర్పితం దేవ! లోకనాథ!నమో9 స్తు తే ॥ 
శ్రీశివపంచాయతన దేవతాభ్యో నమః పాదయోఃపాద్యం సమర్పయామి॥ 
OB son 
EE ఓం భనే భవస్వ మామ్‌ | ఓంతత్పురుషాయ విద్మహే, మహాదేవాయ 


» 


" రీమహి, తన్నో రుద్రః ప్రచోదయాత్‌ ॥ 


Scanned with CamScanner 


24 శీవపంచాయతనపూజ 


గంధపుష్పాక్షతైర్యుక్త WS po సంపాదితంనుయా | 
HPSS yo మహాదేవా: ప్రసన్నాళశ్ళ భవంతు మే ॥ 
శ్రీశివసంచాయతన దేవతాభ్యో నమః | హస్తయో: అర్హ్యం సమర్పయామి ॥ 
ఆచమనీయమ్‌ 


ఓర భవోదృవాయ నమః 1 ఓం తత్పురుషాయ నిద్మహే, 
మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్‌ ॥ 
కర్ఫూర వాసితం తోయం మందాకిన్యాః సమాహృతమ్‌ | 
ఆచమ్యతాం జగన్నాథ! మయా దత్తం హి భక్తితః ॥ 
శ్రీ శివపంచాయతన దేవతాభ్యో నమః | ముఖే ఆచమనీయం సమర్పయామి ॥ 


స్నానమ 
ఓం వామదేవాయ నమః | ఓం తత్పురుషాయ విద్మహే, 
మహాదేవాయ ధీమహి, తన్నో రుద్రః ప్రచోదయాత్‌ | 
గంగాది సర్వతీర్థేభ్యః సమాహృతమిదం జలమ్‌ | 
స్నానం కుర్వంతు దేవేశ భక్త చిత్త స్థిరాసన ॥ 
శ్రీశివపంచాయతన దేవతాభ్యో నమః । స్నానం సమర్పయామి ॥ 


ఓం నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ 
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ॥ 
యథా అష్టావింశతివారం స్నాపయేత్‌ | 

అథ పంచామృతస్నానమ్‌ 
పయో దధి ఘృతం PS మధు చ శర్కరాన్స్వితమ్‌ | 
పంచామృతం మయా౭ 2 నీతం స్నానార్థం Soyer i 
క్షీరం : _ అప్యాయస్వ సమేతుతే విశ్వతస్సోను నృష్ణియం | 
భవావాజస్యసంగధే I Se స్నపయామి 


Scanned with CamScanner 


దధి | 


మధు : 


SOHO : 


ఫలోదకం: 


శివపంచాయతనపూజ 25 
దధిక్రాన్‌ణ్లో అకారిషం జిస్థోరశ్వస్య వాజినః | 
సురభినో ముఖాకరత్‌ ప్రణఆయూగ్‌ంషి తారిషత్‌ ॥ 
దధ్నా న్నపయామి 

శుక్రనుసి జ్యోతిరసి తేజోసి దేవోనస్సవితోత్సు నాత్వచ్చి ద్రేణ। 

పవిత్రేణ వసోసూర్యస్య రశ్శ్మిభిః ॥ 

ఆజ్వ్యేన స్నపయామి 

మధు వాతా బుతాయతే మధు క్షరంతి సింధవః । 

SPOS: Sod ad: మధునక్తముతోషసి 

మధుమత్తార్థివగ్‌ం రజః మధు ద్యౌరస్తు నః పితా ॥ 
మధుమాన్నోవనస్పతిర్మధుమాగ్‌ం అస్తు సూర్యః 

SPOTS భవంతు నః ॥ మధునా స్నపయామి ॥ 

స్వాదుః పవస్వ దివ్యాయ జన్న్మనే స్వాదురింద్రాయ 

సుహ పీతునామ్నే 1 స్వాదుర్మిత్రాయ వరుణాయ 

వాయవే బృహస్పతయే మధుమాగ్‌ం అదాభ్యః Il 

శర్కరయా స్నపయామి Il 

యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుప్పిణీః 

బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంత్వగ్‌ం హసః॥ | 
ఫలోదకేన స్నపయామి ॥ 

శ్రీశివపంచాయతన దేవతాభ్యో నమః | 

పంచామృతస్నానం సమర్పయామి ॥ - 

పంచామృతస్నానానంతరం శుద్దోదకస్నానం I 


శుద్దోదకస్నానమ్‌ 


శుద్దోదక స్నానం : 
3 మలయాచల సంభూత చందనాగరు మి(శ్రితమ్‌ | 
Li సలిలం దేవదేవేశ! శుద్దస్నానాయ గృహ్యాతామ్‌ ॥ i 


Scanned with CamScanner 


26 శివపంచాయతనపూజ 
కర = yc ee ees 


ఓం ఆపో హి ష్టా మయో భువః తా న ఊర్టే దధాతన మో 
రణాయ SLO | యో వః శివతమో రసః తస్య భాజయతే హ నః 
GIGOS మాతరః తస్మా అరం గమామ S యస 
జిన్వథ ఆపో జనయధథా చ నః ॥ 

శ్రీ శివపంచాయతన దేవతాభ్యో నమః | పుద్దుదకస్నానం సమర్పయామి. 
(ఇచ్చట నమక చమకములతో, పంచసూక్షములతో అభిషేకము 
చేయవలెను) స్నానానన్తరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ॥ 


అభిషేక తర్పణమ్‌ 


§ క్షయాయ 


. భవం దేవం తర్పయామి 


. రుద్రం దేవం తర్పయామి 
- శర్వం దేవం తర్పయామి 


1 5 
2 6. ఉగ్రం దేవం తర్పయామి 
3. ఈశానం దేవం తర్పయామి 7. భీమందేవం తర్పయామి 
4. పశుపతిం దేవం తర్పయామి $8. మహాంతం దేవం తర్పయామి 
1. భవస్యదేవస్య పత్నీం తర్పయామి 
2. శర్వస్య దేవస్య పత్నీం తర్పయామి 
3. ఈశానస్య దేవస్య పత్నీం తర్పయామి 
4. పతుపతేర్‌ దేవస్య పత్నీం తర్పయామి 
5. రుద్రస్య దేవస్య పత్నీం తర్పయామి 
6. ఉగ్రస్య దేవస్య పత్నీం తర్పయామి 
7. భీమస్య దేవస్య పత్నీం తర్పయామి 
॥ ఇతి తర్పయిత్వా I 

(తదుపరి పంచాయతన మూర్తులను తుడిచి యథాస్థానమున నిలిపి 

SMH ఉపచారములతో పూజించవలెను.) 


Scanned with CamScanner 


Ro 


శివపంచాయతనపూజ 27 


పస్తమ్‌ 

జ్యేష్టాయ నమః | ఓం తత్సురుషాయ విద్మహే, మహాదేవాయ 
దీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్‌ ॥ 
స్వచ్చ వస్త్రద్వ్యయం దేవ! దివ్యం స్వర్లదశాంచితమ్‌ | 
భక్యార్సితం మయా స్వామిన్‌! కృపయా పరిగృహ్యతామ్‌ ॥ 
శ్రీశివపంచాయతన దేవతాభ్యో నమః 1 So సమర్పయామి ॥ 

యజ్లోపవీతమ్‌ 
శ్రేష్టాయ నమః'। ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ 
ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్‌ 1 


విశుద్ధ SoHo జాలరమ్యం మనోహరం కాంచన హేమసూత్రమ్‌ | 
యజ్ఞోపవీతం పరమం పవిత్రమాధత్స మృత్యుంజయ! భక్తిగమ్య ॥ 


యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్‌ | 
ఆయుష్యమగగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః ॥ 


శ్రీశివపంచాయతన దేవతాభ్యో నమః 1 ఉపవీతం సమర్పయామి ॥ 


విభూతి 


మదనారిం నందివాహం సోమసూర్యాగ్ని _లోచనమ్‌ | 
'చితాభస్మధరం వామదేవరుద్రం నమామ్యహమ్‌ ॥ 


. త్ర్యంబకం యజామహే సుగంధిం DRAGS 1 
ఉర్వారుకమివ బంధనాన్భృత్యోరుక్షీయమామృతాత్‌ n 
శ్రీశివపంచాయతన దేవతాభ్యో నమః 1 భస్మం ధారయామి ॥ 


ఆభరణమ్‌ 
ఓం రుద్రాయ నమః 1 ఓం తత్పురుషాయ విద్మహే, 
మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్‌ ॥ 


Scanned with CamScanner 


28 శివపంచాయతనపూజ 


uuu a 
మాణిక్యకేయూర కిరీట హోరాన్‌ కాంచిమణిస్థాపిత్ర DOCS Hy | 


మంజీర ముక్తాభరణే ర్మనోజ్జైరంగాని మృత్యుంజయ భూషయామి I 
శ్రీశివపంచాయతన దేవతాభ్యో నమః 
సహిత MIS ఆభరణాని సమర్పయామి ॥ 


గంధమ్‌ 
ఓం కాలాయ నమః 1 ఓం తత్పురుషాయ విద్మహే, 
మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్‌ ॥ 
శ్రీిఖండం చందనం దివ్యం గందాఢ్యం సుమనోహరమ్‌ | 
విలేపనం  సురశ్రేష్ట ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‌ ॥ 
Lo గంధద్వారాం దురాధర్నాం నిత్యపుష్టాం కరీషిణీమ్‌ | 
ఈళశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే (శ్రియమ్‌ ॥ 
శ్రీ శివపంచాయతన దేవతాభ్యో నమః 1 గంధం సమర్పయామి ॥ 
అక్షతాన్‌ 


| నాగాభరణ రు(ద్రాక్షమాలా 


ఓం కలవికరణాయ నమః | ఓం తత్పురుషాయ విద్మహే, 
మహాదేవాయ ధీమహి తన్నోరు ద్రః ప్రచోదయాత్‌ ॥ 
అక్షతైర్‌ xed దివ్యై: _సమ్యక్తిల సమన్సితైః । 
మృత్యుంజయ మహాదేవ! పూజయామి వృషధ్వజ ॥ 
ఆయనే తే పరాయణే దూర్వారోహం తు పుప్పిణీ: | 
POPs) పుండరీకాణి సముద్రశ్ళ గృహా ఇమే ॥ 
ఓం నిధనపతయే నమః 1 ఓం నిధనపతాంతికౌాయ నమః ॥ 
ఓం డఊర్థ్వాయ నమః 1 £6 డఊర్థ్వలింగాయ నమః | 
ఓం హిరణ్యాయ నమః | ఓం హిరణ్యలింగాయ నమః ॥ 
“Lo సువర్ణాయ నమః | ఓం సువర్లలింగాయ నమః | 
ఓం దివ్యాయ నమః | ఓం దివ్యలింగాయ నమః ॥ 


Scanned with CamScanner 


శివపంచాయతనపూజ 29 


(or 


ఓం భనాయ నమః 1 ఓం భవలింగాయ నమః ॥ 
£0 శర్వాయ నమః | ఓం శర్వలింగాయ నమః ॥ 
ఓం జ్యలాయ నమః | ఓం జ్వులలింగాయ నమః ॥ ¥ 
ఓం GG ck నమః | ఓం ఆత్మలింగాయ నమః ॥ 
ఓం పరమాయ నమః | ఓం పరమలింగాయ నమః ॥ 
NSS Sosy సూర్యస్య సర్వలింగగ్గ్‌స్థాపయతి 

పాణిమంత్రం పవిత్రమ్‌ ॥ 


శ్రీ శివపంచాయతన దేవతాభ్యో నమః । అక్షతాన్‌ సమర్పయామి ॥ 


పుష్పమ్‌ 
ఓం బలనికరణాయ నమః 1 ఓం తత్పురుషాయ విద్మహే, 
మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్‌ ॥ 
చామంతికా వకుళ చంపక పాటలాబ్దు 
పున్నాగ జాజి కరనీర రసాలపుష్పై: ' 
బిల్వ ప్రవాళ తులసీదళ మల్లికాభిః 
త్వాం పూజయామి జగదీశ్వర వామదేవ ॥ 


Hoe ఉమామహేశ్వరాభ్యాం నమః 


. ఓం భవాయ దేవాయ నమః 5. ఓంరుద్రాయ దేవాయ నమః 
, be శర్వాయ దేవాయ నమః 6. ఓం ఉగాయ దేవాయ నమః 
. ఓం ఈశానాయ దేవాయ నమః 7. ఓం భీమాయ దేవాయ నమః 
. ఓం పశుపతయే దేవాయ నమః 8. ఓం మహతే దేవాయ నమః 


2. ఓం విష్ణవే నమః 


. ఓం కేశవాయ నమః 4. ఓం గోవిందాయ నమః 


2. ఓం నారాయణాయ నమః 5. ఓం విష్ణవే నమః 
3. ఓం మాధవాయ నమః 6. ఓం మధుసూదనాయ నమః 


Scanned with CamScanner 


30 శివపంచాయతనపూజ 


$$ 


16. &o అనిరుద్దాయ నమః 


7. ఓం త్రివిక్రమాయ నమః 

8. ఓం వామనాయ నమః 

9. ఓం శ్రీధరాయ నమః 

10. ఓం హృషీకేశాయ నమః 
1. ఓం పద్మనాభాయ నమః 
12. ఓం దామోదరాయ నమః 
13. Zo సంకర్షణాయ నమః 
14. ఓం వాసుదేవాయ నమః 

15. &@ ప్రద్యుమ్నాయ నమః 


mmm 


18. ఓం అధోక్షజాయ నము; 
19. ఓం నారసింహాయ నము; 
20. Lo అచ్యుతాయ నమః 
21. Lo జనార్హనాయ నమః 

22. ఓం ఉపేంద్రాయ నము; 
23. ఓం హరయే నమః 

24. ఓం శ్రీకృష్ణాయ నమః 


3. ఓం సూర్యాయ నమః 


ఓం మిత్రాయ నమః 
రవయే నమః 

, సూర్యాయ నమః 
నవే. Neos 

* ఖగాయ నమః 

. పూష్ణే నమః 


aA £-< wn 


7. ఓం హిరణ్యగర్భాయ నమః 

8. ఓం మరీచయే నమః 

9. ఓం ఆదిత్యాయ నమః 

10. ఓం SIG నమః 

11. ఓం అర్మాయ నమః 

12. ఓం భాస్కరాయ నమః + ౪ 


4. ఓం గణేశాయ Sa: 


ఓం సుముఖాయ నమః 
ఓం ఏకదంతాయ నమః 
ఓం కపిలాయ నమః 
ho గజకర్లికాయ నమః 
ఓం లంబోదరాయ నమః 
ఓం నకటాయ నమః 


SNA mmr 


ఓం గణాధిపాయ నమః 


ఓం విఘ్నరాజాయ నమః 


9. 


10. 
- ఓం ఫాలచంద్రాయ నమః 

. &o గణాన నారు నమః 

. £0 వక్రతుండాయ నమః 

. ఓం rein నమః 

- ఓం హేరంబాయ నమః 

» Bo స్కందపూర్వజాయ నమః 


ఓం ధూముకేతవే నమః 
ఓం గణాధ్యక్షాయ నమః 


Scanned with CamScanner 


శీవపంచాయతసపూజ 31 


5. Lo BOON D. నను! 


1. ఓర భవౌయె Sho: 7, ఓం కామాక్షై ననుః 

2. ఓం Sony నమః 8. ho bangs సమః. 

3. ఓం GORY నమః 9. ఓం దుర్గాయై నమః 

4 ఓం కళ్ళాడ్యై నమః 10. ఓం మహామాయాయై నమః 

5. ఓం మాహేశ్వర్యై నమః 11. ఓం శాంభవ్యై నమః 

6. ఓం శివపియాయె నమః 1. ఓం శాంకర్యై నమః 
శ్రీశివపంచాయతన దేవతాభ్యో నమః | పుష్పైః పూజయామి ॥ 


(ఇక్కడ శివాష్టోత్తర శతనామావళితో : 
పంచాయతన దేవతా నామావళి పరఠింపవలెను.)* wz 


1 త్రిదళం త్రిగుణాకారం BR Go చ త్రియాయుధమ్‌ 
త్రైజన్మపాపసంహారం ఏకబిల్వం శివార్భణమ్‌ ॥ 

2. GFP) oss Bs) అచ్చి దై: కోమలైశ్ళుభైః | 
తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం Bars ॥ 

3. దక్షయజ్ఞవినాశం చ పార్వతీపతి శంకర 1 
త్రిపురాసురసంహారం ఏకబిల్వం ', శివార్స్పణమ్‌ ॥ 
శ్రీ శివపంచాయతన దేవతాభ్యో నమః | బిల్వదళం సమర్నయామి 


i 7. 

| ఓం బలాయ ననుః 1 ఓం తత్పురుషాయ విద్మహే 
నుహాదేవాయధీమహి, తన్నోరుద్రః ప్రచోదయాత్‌ ॥ 

వనస్పతి రసోద్భూతో గంధాఢ్యో గంధ ఉత్తమమ్‌ | 
ఆయఘేయస్సర్వదేవానాం ధూపోల_ యం ప్రతిగృహ్యతామ్‌ ul 
శ్రీ శివపంచాయతన దేవతాభ్యో నమః 1 ధూపమాఘ్రాపయామి ॥ 


® 22 నెం. 35లో చూడవలెను. ] 


— Se — 


Scanned with CamScanner 


ee 


BSS OM Noh 5 పూజ 


దీపమ్‌ 

ఓం బలప్రమథనాయ నను! 1 Lo తత్పురుషాయ విద | 
మపహోదేవాయ ర్రీనుహీ తన్నో రుద్రః sien? , 
NO O20 త్రివర్తిసంయుక్తం వహ్నినా యోజీతంమయా | 
గృహాణ మంగళం దీపం (త్రైలోక్యంతిమిరాపహ | 
భక్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే | 
త్రాహి మాం SIME ఘోరార్‌ దివ్యజ్యోతిర్షమోం స్తు తే ॥ 

శ్రీ శివపంచాయతన దేవతాభ్యో నమః 1 దీపం దర్శయామి ॥ 

ధూపదీపానంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి ॥ 


వైవేద్యమ్‌ 
ఓం సర్వభూతదమనాయ నమః ॥ ఓం తత్పురుషాయ విద్మహే, 
మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్‌ ॥ 
Zu ఇదం దివ్యాన్న మమృతం రసైషషడ్భి: సమన్వితమ్‌ | 
శ్రీమృత్యుంజయ! విశ్వేశ! నైవేద్యం ప్రతిగృహ్యతామ్‌ ॥ 


ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్లో దేవస్య ధీమహి, 
ధియో యో నః ప్రచోదయాత్‌ ॥ 
సత్యంత్వర్తేన పరిషించామి | అమృతమస్తు అమృతోపస్తరణమసి | 
ఓం ప్రాణాయ స్వాహా | ఓం అపానాయ స్వాహో | ఓం వ్యానాయ స్వాహా 
ఓరి ఉదానాయ స్వాహ | ఓం సమానాయ స్వాహా | ఓం పరబ్రహ్మణే స్వాహా! | 
{ Sos మధ్యే పానీయం సమర్పయామి | అమృతాపిథానమసి | 


ఉత్తరాపోశనం సనుర్ఫయామి | హస్తా ప్రక్షాళయామి | 
పాదౌ ప్రక్షాళయామి | శుద్దాచనునీయం సమర్పయామి | 


, £౦ శివపంచాయతన దేవతాభ్యో నమః 1 మహానైవేద్యం సమర్పయామి | 


ll 


Scanned with CamScanner 


శివపంచాయతసపూజ 33 


తాంబూలమ్‌ 
Lo మనోన్న్మనాయ నమః | ఓరి తత్పురుషాయ విద్మహే, 
మహాదేవాయ ధీనుహి తన్నో రుద్రః ప్రచోదయాత్‌ ॥ 
పూగీఫలైః సమాయుక్తం _నాగవల్లీదశైర్యుతమ్‌ | 
కర్పూరచూర్లసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్‌ ॥ 
శ్రీశివపంచాయతన దేవతాభ్యో నమః 1 తాంబూలం సమర్పయామి | 
దక్తిణ 


హిరణ్యగర్భ గర్భస్థం హేమబీజం విభావసోః । 
అనంతపుణ్యఫలద మతశ్ళాంతిం ప్రయచ్చమే i 


శ్రీశివపంచాయతన దేవతాభ్యో నమః । సువర్ణ పుష్ప దక్టిశాదీన్‌ సమర్పయామి ॥ 


నీరాజనమ్‌ 


ఓం అఘోరేభ్యః ఇతిమంగళ నీరాజనమ్‌ | 
ఓం CATH yo థ ఘోరేభ్యో ఘోరఘోరతరే భ్య: | 
సర్వేభ్య సర్వశర్వేభ్యో నమస్తే అస్తు Bo Sr oss: I 
నీరాజనం గృహాణేదం పంచవర్తి సమన్వితమ్‌ | 
తేజోరాశి మయం దత్తం గృహాణత్వ సురేశ్వర | 


ఓం నుంగళం ఓంకార మనుంగళం నాదబిందు | 


కళాతీత గురవే మంగళం SMS మంగళమ్‌ ॥ 


ఓం నుంగళం ఓంకార నముంగళం Lo Nx: పరమాత్మనే | 


గురనే మంగళం సద్ద్లురవే మంగళమ్‌ ॥ 


ఓం మంగళం గురుదేవాయ భవదుఃఖాపహోరిణే | 


అసంగానందరూసాయ ముక్తిదాత్రే చ మంగళమ్‌ ॥ 


Scanned with CamScanner 


34 


ఓీం 


ఓీం 


ho 


0 


శివపంచాయతన పూజ 


మంగళం గురుదేవాయ మహనీయగుణాత్మనే | 
సర్వలోకైకనాథాయ సాధురూసాయ నముంగళమ్‌ ॥ 
గురుర్దేవో మహేశ్వరః | 


గురుర్‌బ్రహ్మా గురుర్విష్లుః ie 


గురుః BPS పరబ్రహ్మ తస్మై శ్రీగురవే 
యేన చరాచరమ్‌ | 


అఖండమండలాకారం weno 
శ్రీగురవే నమః ॥ 


తత్సదం దర్శితం యేన తస్మై 
గురుదేవాయ విద్మహే పరబ్రహ్మణే చ ధీమహి 
తన్నో గురుః ప్రచోదయాత్‌ I 


Scanned with CamScanner 


బ్రష్మా విష్ణు, మహేశ్వర పోరతి 


1 ఇటే శివ ఓరికొరొ హార భజ 8S ఓంకొరౌ | 

బ్రప్మో oy sores అర్ధంగీ ధారా ॥ 
ఓం హార హార హార మహాదేక్‌ ॥ 

> ఏకానన SHOWS Soave రాజై | 
పాంసానన గరుడాసన SAWS MB ॥ ఓం హర spe... 

* దొఉభుజ్‌ చారు చతుర్భుజ దశభుజ అతి సోహై! 
Bsc రూప నిరఖతే త్రిభువన జన మోహై ॥ ఓం హర He... 

4 అక్షమాలా వనమాలా రుండమాలాధారీ | 
త్రిపురారీ కంసారీ కరమాలా ధారీ iio హర హర... 

5. శ్వేతాంబర పీతాంబర బాఘాంబర won | 
సనకాదిక గరుడాదిక భూతాదిక Soh ॥ Lo హర హర.... 

6 కర మధ్యే సుకమండలు చక్ర శూల ధారీ | 
సుఖకారీ దుఃఖహారీ జగపాలనకారీ i Lo హర హర.... 

7. బ్రహ్మో విష్ణు సదాశిన MSS అవివేకా | 
ప్రణవాక్షర మే శోభిత యే SS ఏకా ॥ ఓం హర హర... 

ఓ త్రిగుణస్వామికీ హారతి జో కొయి నర గావై | 
భవత శివానంద స్వామీ మనవాంఛిత్‌ పావై ॥ Lo హర Tw... 

9. ఓం జయ 85 ఓంకారా హర భజ 8S ఓంకారా | 
బ్రహ్మా విష్ణు sores అర్థంగీ ధారా ॥ ఓం హర హర... 

© + ¢ 


భగవాన్‌ కైలాసవాసి హారతి 


శీశ గంగ అర్జాంగ పార్వతీ సదా విరాజిత్‌ కైలాసీ! 
నందీ భృంగీ నృత్య కరత హై( GUS ధ్యాన సుర సుఖరాశీ ॥ 
శీతల నుంద సుగంధ సనన బహ BS Pr శన అవినాశీ! 
కరత గాన గంధర్వ సప్తస్వర రాగ రాగిణీ మధురాశీ॥ 
యక్ష రక్ష pos జహ( డోలత బోలత హై( ననకే వాపీ! 
కోయల శబ్ద సునావత సుందర (భ్రమర కరత Pr గుంజాపీ ॥ 
కలుదుము అరు పారిజాత తరు లాగ రహే Pr లక్షాపీ! 


Scanned with CamScanner 


sh 


36 శివపంచాయతనపూజ 


కామధేను Ses aire డోలత కరత ఫిరత హై భిక్షాసీ ॥ 
సూర్యకాంత సను పర్వత శోభిత చంద్రకాంత సమ హిమరాశీ | 
SI SIT రితు ఫలత చఢత Pre పుస చఢత జహ( Hoye ॥ 
దేవమునీ జనకి HY పరత హై dis రహత జో DE er 
బ్రహ్మా TS శివకో ధ్యాన ధరత Bre కఛు శివ హమకూ( USPS ॥ 
బుద్ది సిద్దికే దాతా శంకర నిత సత చిత ఆనందరాశి | 
జిన్‌కే సుమిరత్‌ హీ six జాతీ కఠిన కాల యముకీ Och ॥ 
త్రిశూలధరజికొ నామ నిరంతర (పేమసహిత జో నర me | 
దూర హోయ విపదా ఉస నర కీ జనమ జననము శివ పద పాస ॥ 
కైలాసీ కాశీకే వాసీ అవినాశీ మొరి HOD లీజో | 
సేవక జాన సదా చరణనకో అపనొ జాన కృపా sa ॥ 
తుమ తో ప్రభుజీ సదా దయామయ లఅవగుణ మోరె సబ ఢకియో । 
సబ అపరాధ క్షమా కర శంకర కింకరకీ _బినతీసునియో i 
అభయదాన దీజే ప్రభు ముర్ఫుకో సకల సృష్టికే హితకారీ I 
భొలెనాథబాబా భక్త నిరంజన భవభంజన శుభ సుఖకారీ ॥ 
కాల హరో హర కష్ట హరో హర దుఃఖ హరో దారిద్ర్య హరో । 
నమామి శంకర భజామి భొలె బాబా హరిహర శంకర ఆప్‌ శరణం ii 
శివ సమాన దాతా Sic దుఃఖ బిదారణహార 1 
op మోరీ రాఖియో బైలన్‌కే అసవార ॥ 
సేవా పూజా బందగీ సభీ తుమ్హారే హాథ I 
మై తో కఛు జానూ నహీ ఆస్‌ జానౌ విశ్వనాథ Il 
త్వమేవ మాతా చ పితా త్వమేవ 
త్వమేవ బంధుళ్చ సఖా త్వమేవ । 
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ 
త్వమేవ సర్వం మమ దేవదేవ ॥ 


కర్ఫూరగారం కరుణావతారం 
సంసారసారం భుజగేంద్రహారమ్‌ | 
సదా వసంతం హృదయారవిందే 
భవమ్‌ భవానీసహితం నమామి ॥ 
ఓం శ్రీ శివపంచాయతన దేవతాభ్యో నమః 1 దివ్యమంగళ 
నీరాజనం సమర్పయామి ॥ శుద్ద ఆచమనీయం సమర్పయామి ॥ 


Scanned with CamScanner 


శివపంచాయతనపూజ 37 


మంత్రపుష్పమ్‌ 
ఓం తత్పురుషాయేతి మంత్రపుష్పమ్‌ 1 ఓం తత్పురుషాయ 
విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్‌ ॥ 
ట్ల శ్రద్ధయా సిక్తయా భక్త్యా SSCs సమర్ప్సితః | 
మంత్రపుష్పాంజలి శ్నాయం కృపయా ప్రతిగృహ్యతామ్‌ ॥ 
పుష్పాంజలిం గృహీత్వా 1 
ఓం ధాతా పురస్తాద్యము దాజహార శక్రః GOS ప్రదిశశ్చత ప్రః 


తమేవం విద్వాన్‌ అమృత ఇహభవతి నాన్యః పంథా అయనాయ 
విద్యతే Il 


(ఓం సహసస్రశీర్షం దేవం DEES "=: పరమస్స్వరాట్‌ ... 
భూర్భు వస్సువరోమ్‌ n 

ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వైశ్రవణాయ 
కుర్మహే 1 సమే కామాన్‌ కాను కామాయ మహ్యం కామేశ్వరో 
వైశ్రవణో దదాతు | కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః । 

ఓం తద్ద్బహ్మ | ఓం తద్వాయుః | ఓం తదాత్మా | 

ఓం తత్సత్యం | ఓం తత్సర్వం a) SoH) FH So: | 

అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు | 

త్వం యజ్ఞస్థ్యం వషట్‌కారః త్వం ఇంద్రస్లం రుద్రస్వం విష్ణుస్టం 
(బ్రహ్మ త్వం ప్రజాపతిః త్వం తదాప ఆపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ 
భూర్భువస్సువరోమ్‌ | 

నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్య 
పతయే OMS పతయ ఉమాపతయే పశుపతయే నమో నమః ॥ 

బుతగ్‌ం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగలమ్‌ | 

ఊర్ద్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః ॥ 


Scanned with CamScanner 


i, 


శివపంచాయత్రన పూజ 


వూ ee 


ho 


Ro 


ఓం 


ho 


SYS) సామ్రాజ్యం భోజ్యం స్వారాజ్యం వైరాజ్యం | 
పారమేష్ట్యం రాజ్యం మహారాజ మాధిపత్యనుయం | 
సమంత పర్యా Seed | సార్వభౌమ స్పార్వాయుషః | 
ఆంధాతాపరార్గాత్‌ పృథివ్యై సముద్రపర్యంతాయా | 
ఏకరాదితి Soa శ్లోకో భవతి | 

మరుతః పరివేష్టారో మరుత్తస్యా వసన్సహే । 
ఆవిక్షితస్య కామ గ్రే ర్విశ్వేదేవా స్పభాసద ఇతి | 
అధైతం DS చరుం నిర్వపతి యజ్ఞోవై విష్ణుః । 
యజ్ఞ ఏవాంతతః ప్రతితిష్టతి | 

సోత్రజాహోతి - IGS స్వాహా యజ్ఞాయ స్వాహా 
ప్రతిష్టాయై స్వాహేతి | 

తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి 
తన్నో రుద్రః ప్రచోదయాత్‌ ॥ 


కాత్యాయనాయ విద్మహే | కన్యకుమారి ధీమహి 
తన్నో దుర్గిః ప్రచోదయాత్‌ ॥ 

తత్పురుషాయ విద్మహే 1 వక్రతుండాయ ధీమహి 
తన్నో GOO: ప్రచోదయాత్‌ ॥ 

తత్పురుషాయ విద్మహే 1 చక్రతుండాయ ధీమహి 
తన్నో Sod: ప్రచోదయాత్‌ ॥ 


తత్పురుషాయ విద్మహే 1 మహాసీనాయ ధీమహి 

తన్నష్ణణుఖ:ః ప్రచోదయాత్‌ ॥ 

తత్పురుషాయ విద్మహే | సువర్గపక్షాయ ధీమహి 

తన్నో గరుడః ప్రచోదయాత్‌ ॥ 

వేదాత్మనాయ విద్మహే 1 హిరణ్యగర్భాయ ధీమహి 
తన్నో బ్రహ్మా ప్రచోదయాత్‌ ॥ 


wll 


Scanned with CamScanner 


ఓం 


శివపంచాయతనపూజ 39 


భాస్కరాయ విద్మహే 1 మహాద్యుతికరాయ ధీమహి 
తన్నో ఆదిత్యః (ప్రచోదయాత్‌ ॥ 

వైశ్వానరాయ విద్మహే 1 లాలీలాయ ధీమహి । 
తన్నో అగ్నిః ప్రచోదయాత్‌ ॥ 

నారాయణాయ విద్మహే 1 వాసుదేవాయ ధీమహి | 
తన్నో విష్ణుః: ప్రచోదయాత్‌ ॥ 

మహాదేవ్యైచ (సము ద్రజాయై) విద్మహే | 
నష్ణుపత్నె్యెచ ధీమహి 1 తన్నోలక్ష్మీః ప్రచోదయాత్‌ ॥ 
దాశరథాయ (దశరథాత్మజాయ) విద్మహే | 


సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్రః ప్రచోదయాత్‌ ॥ 


ఆంజనేయాయ విద్మహే 1 వాయుపుత్రాయ ధీమహి 

తన్నో హనుమాన్‌ ప్రచోదయాత్‌ ॥ 

అవధూతాయ విద్మహే 1 దిగంబరాయ ధీమహి 

తన్నో దత్తః ప్రచోదయాత్‌ ॥ 

హంస హంసాయ విద్మహే 1 పరమహంసాయ ధీమహి 

తన్నో హంసః ప్రచోదయాత్‌ ॥ 

ఈశానస్సర్వ విద్యానామ్‌ ఈశ్వర స్పర్వ భూతానాం 
బ్రహ్మాధిపతి ర్పహ్మణో౭_ధిపతిర్చహ్మాశివోమే_స్తు సదాశివోమ్‌॥ 
ఓం శ్రీ శివపంచాయతనదేవతాభ్యో నమః । 

దివ్యసువర్ల మం(త్రపుష్పాంజలిం సమర్పయామి ॥ 


ఆత్మప్రదక్షిణ-నమస్మారమ్‌ 
ఈశాన ఇతి ప్రదక్షిణ నమస్కారాన్‌ | 
ఓం ఈశానస్సర్వ విద్యానామ్‌ ఈశ్వర స్పర్వ భూతానాం 
బ్రహ్మాధిపతి (ర్పహ్మణో౭_ధిపతిరహ్మాశివోమేల స్తు సదాశివోమ్‌॥ 


Scanned with CamScanner 


40 శివపంచాయతన పూజ 


యాని కాని చ పాపాని జన్నాంత్రరక్షతాని చ| 
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ॥ 
Pa హం పాపకర్మాహం పాపాత్మా సాపసంభవః | 
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల ॥ 
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ | 
తస్మాత్‌ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వర ॥ 
రక్ష రక్ష జనార్హన ॥ 
శ్రీశివపంచాయతన దేవతాభ్యో నమః | 
ఆత్మప్రదక్షిణ నమస్కారాన్‌ సమర్పయామి I 
క్షమా ప్రార్థనమ్‌ 
సంసారే జనితాపరోగ సహితే తాపత్రయాక్రందితే 
నిత్యం పుత్రకళత్ర విత్త విలసత్‌ పాశైర్షిబద్దం Aygo । 
గర్వాంధం బహుపాపవర్గ సహితం కారుణ్య దృష్ట్యా విభో! 
శ్రీమృత్యుంజయ! పార్వతీప్రియ! సదా మాం సాహి సర్వేశ్వర!! 
ఆవాహనం న జానామి న జానామి విసర్ణనమ్‌ | 
పూజాం చైవ న జానామి క్షమస్వ పరమేశ్వర ॥ 
అపరాధ సహస్రాణి  క్రియంతే9_హర్షిశం మయా | 
Me యమితి మాం May క్షమస్వ పరమేశ్వర ॥ 
శ్రీశివపంచాయతన దేవతాభ్యో నమః | 
క్షమాప్రార్థన పూర్వక సాష్టాంగ నమస్కారాన్‌ సమర్పయామి ॥ 
ఛత్రం ధారయామి 1 చామరం వ్వీజయామి | దర్శణం దర్శయామి | 
నృత్యం దర్శయామి 1 గీతం శ్రానయామి | ఆందోళికానారోహయామి | 
అశ్వానారోహంమూమి | గజానారోహయామి । సమస్త రాజోపచార శక్ష్యుపచార 
భక్త్యుపచార మంత్రోపచార సర్వోపచార పూజాం సమర్పయామి I 


— 


Scanned with CamScanner 


శివపంచాయతనపూజ 41 


పూజా సమర్పణమ్‌ 
OSHS ary చ నామోక్సా తపః పూజా క్రియాదిషు | 
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో నందే మహేశ్వరమ్‌ ॥ 
మంటత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన | 
యత్పూజితం మయా GS పరిపూర్ణం తదస్తు తే॥ 
అనయా ధ్యానావాహనాది షోడశోపచారపూజయా చ భగవాన్‌ సర్వాత్మకః 
శ్రీ శివపంచాయతన దేవతా సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు ॥ 
॥ సర్వం శ్రీపరమేశ్వరార్సణమస్తు ॥ 
కాయేన వాచా మనసేంద్రియెర్యా 
బుద్దా. త్మనా వా ప్రకృతే స్వభావాత్‌ | 
కరోమి యద్యత్‌ సకలం 8503 
మాహేశ్వరాయేతి సమర్పయామి ॥ 
ఓం సహ నావవతు 1 సహ నౌ భునక్తు 1 
సహ వీర్యం కరవావహై । తేజస్వినావధీతమస్తు | మా విద్విషానహై॥ 
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణముదచ్యతే 1 
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ॥ 
ఓం POO: POO: శాంతిః Il 
అస్మిన్‌ గ్రామే అస్మిన్‌ దేశే సర్వేజనాః సుఖినో భవంతు | 
సనుస్త సన్మంగళాని భనంతు ॥ 
ఓం శ్రీ శివపంచాయతన దేవతా ప్రసాదం శిరసా గృహ్లోమి | 


9 0) +o 
Od Ou Wu 


Scanned with CamScanner 


> | 


42 శివపంచాయత్రస పూజ 
తీర్గ గ్రహణ మంత్రమ్‌ 


Gu అకాలమృ త్యుహరణం సర్వవ్యాధినివారణమ్‌ | 


సర్వపాపక్షయ కరం శినపాదోదక్రం శుభమ్‌ ॥ 
Tn ఆరోగ్యమస్తు బలమస్తు యశోల స్తు నిత్యమ్‌ 
సాభాగ్యమస్తు శివమస్తు  శశాంకమౌళే | 
త్వత్‌పాద పంకజ వినిరత Deas ative 


ఆస్వాదయామి పృరతో న పునర్భవాయ ॥ 
" ఇతి తీర్థం పిబేశ్‌ ॥ (అని తీర్థమును స్వీకరింపవలెను) 


శివపంచాక్షర స్తోత్రము 

నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ | 
నిత్యాయ శుద్దాయ దిగంబరాయ తస్మె ‘NS’ కారాయ నమశ్శివాయ I 
మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమభనాథ మహేశ్వరాయ | 
మందార ముఖ్యబహుపుష్ప సుపూజితాయ TOY మి కారాయ నమశ్శివాయ ॥ 
శివాయ గారీవదనారవింద సూర్యాయ  దక్షాధ్వరనాశనాయ | 
శ్రీనీలకంఠతాయ  వృషధ్వజాయ Sy “శ కారాయ నమశ్శివాయ ॥ 
నసిష్టకుంభోద్భవ గౌతమాది మునీంద్ర _దేవార్చితశేఖరాయ | 
చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై 'వి' కారాయ నమశ్శివాయ ॥ 
యక్షస్వరూపాయ జటాధరాయ  పినాకహస్తాయ సనాతనాయ | 
దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై ‘cd’ కారాయ నమశ్శివాయ ॥ 

పంచాక్షరమిదం పుణ్యం యః పరేత్‌ శివసన్నిధౌ | 

శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥ 


త 


Scanned with CamScanner 


శివపంచాయతనపూజ 43 


లింగాష్టకమ్‌ 
ట్రహ్న్మామురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభితలింగమ్‌ | 
జన్మజదుఃఖవినాశక లింగం తత్రణమామి సదాశివలింగమ్‌ ॥ 1 


దేవముని ప్రవరార్భిత లింగం కానుదహన కరుణాకర లింగమ్‌ | 
రావణదర్చవినాశక లింగం తత్రణమామి  సదాశివలింగమ్‌ ॥ 2 


ag గంధ WSLS లింగం బుద్ది వివర్ణన కారణలింగమ్‌ | 


సిద్దసు సురాసుర వందిత లింగం తత్రణమామి సదాశివలింగమ్‌ ॥ 3 


కనకమహామణి భూషితలింగం ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్‌ 1 
దక్షసుయజ్ఞ వినాశన లింగం తత్ర్రణమామి సదాశివలింగమ్‌ ॥ 4 


కుంకుమ చందన చర్చిత లింగం పంకజహార సుశోభితలింగమ్‌ | 
సంచితపాపవినాశన లింగం తత్రణమామి సదాశివలింగమ్‌ ॥ 5 


దేవగణార్భిత సేవిత లింగం భావైర్భక్తిభిరేవచ లింగమ్‌ | 
దినకరకోటి ప్రభాకర లింగం తత్రణమామి సదాశివలింగమ్‌ ॥ 6 


అష్టదళోపరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణ లింగమ్‌ । 
అష్టదరిద్రవినాశన లింగం తత్ర్రణమామి సదాశివలింగమ్‌ ॥ 7 


సురగురు సురవర పూజితలింగం సురవన పుష్పసదార్చితలింగమ్‌ | 
పరమపరం పరమాత్మకలింగం తత్రణమామి సదాశివలింగమ్‌ ॥ 8 


లింగాష్టక మిదం పుణ్యం యః పరేత్‌ శివసన్నిధౌ | 
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥ 


Scanned with CamScanner 


